(, 
2 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్లి 


https ://madhirafamily.wordpress.com/ 


ron Type Institute 


__శుకంపతిలహావావ 
ఈ లక్ష్మీకవచం మహా భాగవతోత్తముడు, బోధన కళా విచక్షణుడు, లోకానికి ఏ 
తత్వాన్నయినా ఎలా బోధించాలో తెలిసినటువంటి మహానుభావుడు అయిన శ్రీ శుక మహర్షికి 
సాక్షాత్తు శ్రీ బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి ఉపదేశించినది. కవచం అంటేనే రక్షించేది అని 
అర్ధం. మనకు తెలియకనే ఎన్నో ఆపదలు పగలు, రాత్రి మనమీద విరుచుకు పడుతున్నాయి. 
వాటినుంచి రక్షించేదే ఈ కవచం. శ్రీ మహాలక్ష్మీదేవి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క నామధేయంతో 
మన శరీర అంగాలను, మన శరీర అంతఃర్భాగాలను, మనస్సును, రక్షించటమే ఇందులోని 
సంకల్ప క్‌ తత; 
బ్రహ్మదేవుడు పరమానందంతో శ్రీ శుక మహర్షికి ఉపదేశించిన ఈ లక్ష్మీ కవచమ్‌లో 
కొన్ని విశేషాలున్నాయి. ధ్యాన శ్లోకమునకు ముందున్న పూర్వ భాగంలో శ్రీ మహాలక్ష్మీదేవి 
యొక్క అంగాంగ దివ్య సౌందర్య వర్ణణం చేయబడినది. ధ్యాన శోకానంతరము ఉత్తర భాగంలో 
సాధకుని యొక్క అంగాగములను శరీర అంతర్‌ భాగములను రక్షించాలి అనే ఒక దివ్య 
సంకల్పం ఉంది. అందువలన ఈ కవచంతలో ఎన్నో విధములైనటువంటి విశిష్ట ఫలములు 
ఉన్నాయి అని బ్రహ్మదేవుడు శుక మహర్షికి చెపుతున్నాడు. ధీర్దాయుష్మాన్‌ భవే నిత్యం. సుపుత్రో 
గోపతిః శ్రీమాన్‌. విశిష్టాపయే. ఇటువంటి విశేషాలన్నీ ఉన్నాయి. ఎవరైతే దీనిని (శ్రవణ 
రూపముగానో పఠణరూపముగానో ఇంటిలో ఉంచుకున్న మాత్రముననే అసాధారణ ఫలం 
అంటే అగ్ని భయంగాని, చోరాది భయంగాని, ఆ యింట ఉండదు. అని శుక మహర్షికి 
[బహ్మదేవుడు చెపుతున్నాడు. “సత్యముక్తం మయా శుక” అంటున్నాడు. అంటే ఇది 
సత్వవంతమయిన ఫలాన్ని ఇస్తుంది, అనుగహిస్తుంది. ===== 


ron Type Institute 


02. 


03. 


05 


06. 


a ప్రవక్ష్యామి కవచం సర్వకామదమ్‌। 


శుకింట్రితి బ్రహోవాచ 


శ్ర లక్ష్మి కవచమ్‌ 


సర్వపాప ప్రశమనం దుష్ట వ్యాధి వినాశనమ్‌॥। 
(గహపీడా ప్రశమనం గ్రహారిష్ట ప్రభంజనమ్‌। 
దుష్ట మృత్యు ప్రశమనం దుష్ట దారిద్య నాశనమ॥। 
పుత్ర పౌత్ర ప్రజననం వివాహప్రద మిష్టదమ్‌। 
చోరారిహం చ జపతాం అఖిలేప్పిత దాయకమ్‌॥। 
(చోరారిహారి జనతామఖిలెప్పితదాయకమ్‌॥) 


. నావధాన మనా భూత్వా (శుణు త్వం శుక సత్తమ 


అనేక జన్మ సంసిద్ది లభ్యం ముక్తి ఫల|పదమ్‌॥ 
ధనధాన్య మహారాజ్య సర్వ సౌభాగ్య కల్పకమ్‌। 
సకృత్‌ స్మరణ మాత్రేణ మహాలక్ష్మి ప్రసీదతి॥ 


క్రీరాబ్దిమధ్యే పద్మానాం కాననే మణి మంటపే; 


తన్మథ్య సుస్థితాం దేవీం మనీషా(షి) జన సేవితమ్‌। 


. సున్నాతాం పుష్ప సురభి కుటిలాలక బంధనాము। 


పూర్ణెందు బింబ వదనాం అర్ధచంద్ర లలాటికామ॥। 


. 08. ఇందీవరే క్షణాం కామ కోదండ (భువ మీశ్వరిమ్‌। 4 
: తిల ప్రసవ సంస్పర్షి నాసికా లంకృతాం (కియమ్‌॥ 

_ 09. కుందకుద్మల దంతాలిం బంధూకాధర పల్లవామ్‌। 
దర్పణాకార విమల కపోల ద్వితయో జ్జ లామ్‌॥ 


10. రత్నతాటంక కలిత కర్ణ ద్వితయ సుందరామ్‌। 
మా(మ)ంగళ్యాా భరణో పేతాం కంబు కంరీం జగత్‌ ప్రియామ॥ 


11 తార హారి మనోహారీ కుచ కుంభ విభూషితామ్‌। 
రత్నాంగదాది లలిత కర పద్మ చతుష్టయామ్‌॥ 


12. కమలే చ సుపత్రాధ్య హ్యభయం దధతీం వరమ్‌! 
రోమరాజికలచారు భుగ్ననాభి తలోదరీమ్‌॥ 

13. పట్ట వస్త్ర సముద్భాసి సునితంబాది లక్షణామ్‌। 
కాంచన స్తంభ విభాజ ద్వర జానూరు శోభితామ్‌॥ 

14. స్మర కాహ్లికా గర్వహారి జంభా హరి ప్రియామ్‌। 
(స్మరకా హలికా గర్వహారి జంఘాం హరిపియామ్‌) 
కమరీ పృష్ట సదృశ పాదాబ్దాం చంద్ర సన్నిభామ్‌॥ 

15. పంకజోదర లావణ్య సుంద రాం|ఘి తలాం (శియమ్‌। 


సర్వా భరణ సంయుక్తాం సర్వలక్షణ లక్షితామ్‌॥ 


ron Type Institute 


స 
ట్ల 10. 
గ్ర 


పితామహ మహా ప్రితాం నిత్య తృష్తాం హరి ప్రియామ్‌। ? 
నిత్యం కారుణ్య లలితాం కస్తూరీ లెపి తాంగికామ్‌॥ 


సర్వమంత్ర మయాం లక్ష్మీం [కుతి శాస్త్ర స్వరూపిణీమ్‌। 


పరబహ్మ మయీం దేవీం పద్మనాభ కుటుంబినీమ్‌। 
ఏవం ధ్యాత్వా మహాలక్ష్మిం పఠేత్‌ తృవచం పరమ్‌॥ 
ధ్యానమ్‌; 


రర న్యంచ్యనతి క్షమం మమపరం 


చాకుంచ్య ప(పాొొదాంబుజం 
మథ్య విష్టర పుండరీక మభయం విన్యస్త హస్తాంబుజమ్‌। 
త్వాం పశ్యేమ నిషదు్ని మనుకలతత 
కారుణ్య కూలంకషన్సారావాంగ తరంగ మంబ 
మధురం ముగ్గం ముఖం బిభతీమ్‌! 


॥ అథ కవచమ్‌ ॥ 


. మహలక్ష్మిః శిరః పాతు లలాటం మమ పంకజా 


కర్ణి రక్షైద్రమా పాతు నయ(ళి)నె నలినాయయా॥। 


. నాసికామవ తాదంబా వాచం వా(గూపిణీ మమ 


దన్లానవతు జిహ్వాం శ్రీరధ రోష్టం హరిపియా॥ 


. చుబుకం పాతు వరదా గలం గంధర్వ సేవితా! 


వక్షః కుక్షిం కరౌ పాయూం పృష్టమ వ్యాదమా స్వయమ్‌॥ 


: 22, 
28. 
24. 
25. 


26. 


27. 
28. 


29. 


6 


కటిమూరు ద్వయం జాను జంఘం పాతు రమా మమ; 
సర్వాంగ మింద్రియం వొణాన్‌ పాయదాయాస హారిజణీ॥ 
సప్త ధాతూన్‌ స్వయం చాపి రక్తం శుక్రం మనో మమ; 
జానం బుదిం మహోత్సాహం సర్వం మే పాతు పంకజా 
మో ధి 

మయా కృతం చ యత్మించిత్‌ తత్సర్వం పాతు సేందిరా!। 
మమాయు రవతాత్‌ లక్ష్మీః భార్యాం పుత్రాంశ్చ పుత్రికా! 
మిత్రాణి పాతు సతత మఖాలాని హరిప్రియా; 

పాతకం నాశయేత్‌ లక్ష్మీః మహారిష్టం హరేద్రమా॥ 


మమారి నాశ నార్జాయ మాయా మృత్యుం జయేద్బలమ్‌! 
సర్వాభీష్టం తుమే దద్యాత్‌ పాతు మాం కమలాలయా॥ 


I ఫలశుతిః Il 
య ఇదం కవచం దివ్యం రమాత్మా ప్రయతః పఠేత్‌! 
సర్వసిద్ది మవాప్నోతి సర్వరక్షాం తు శాశ్వతీ(తుమ్‌! 
దిర్దాయుష్మాన్‌ భవెన్నిత్యం సర్వ సౌభాగ్య కల్పకమ్‌। 
సర్వజ్ఞః సర్వదర్శి చ సుఖదశ్చ శుభో (భో)జ్ఞ్వలః॥ 
సుపుత్రో గోపతిః శ్రీమాన్‌ భవిష్యతి న సంశయః 
తద్దృహే న భవేద్‌ [బహ్మన్‌ దారిద్ర్య దురితాదికమ్‌॥। 


ron Type Institute 


ఓ౦ 


. నాగ్నినా దహ్వతే గేహం న చోరాద్యైశ్చ పీద్యతే। ‘ 


భూత (పిత పిశాచాద్యాః సంత్రస్తా యాంతి దూరతః॥ 


 లిఖిత్వా స్థాపయేద్యత్ర తత్ర సిద్ధిర్‌ భవేత్‌ ధ్రువమ్‌; 


నాపమృత్యు మవాప్నోతి దేహాంతే ముక్తి భాగ్భవేత్‌॥ 


. ఆయుష్యం పౌష్టికం మేధ్యం ధా(ధున్యం దుః స్వప్న నాశనమ్‌! 


ప్రజాకరం పవిత్రం చ దుర్చిక్ష(క్షా)ర్తి వినాశనమ్‌! 


. చిత్త ప్రనాద జననం మహామృత్యు ప్రశాంతిదమ్‌। 


మహారోగ జ్వరహరం బహ్మహత్యాది శోధనమ్‌॥ 


. మహాధన పదం చైవ పఠితవ్యం సుఖార్దిఖః। 


ధనార్ధి ధనమాప్నోతి వివహార్ధి లభేద్వధూమ్‌॥ 


విద్యార్ది లభతే విద్వాం పుత్రాధ్ధ గుణవత్సుతమ్‌। 


రాజ్యార్ధి రాజ్యమాప్నోతి సత్యముక్తం మయా శుక 


. ఏతద్దెవ్యాః (ప్రసాదేన శుకః కవచ మాప్తవాన్‌ 


కవచాను [గహేణైవ సర్వాన్‌ కామానవాప సః॥ 
శ్రీ మహాలక్ష్మెయై నమః । ఓం శ్రీ మహాలక్షీయె నమః 
| ఓం శ్రీ మహాలక్ష్మియై నమః | 


॥ ఇతి శుకం ప్రతి బ్రహ్మప్రోక్త శ్రీ లక్ష్మి కవచమ్‌ సంపూర్ణమ్‌ ॥ 


(ఎక్కడైనా తప్పులు" ఉలట్రై సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి.-944 044 9650, 994 994 1430) 


